పంతులు 


శు 


ప్రకాశకులు * 
హితకారిణీ సమాజము 
రాజమహేంద్రవరము 


1958 
[వెల ఈ శ్రీ--్ర. 


గ్రంధకర్త: 
కందుకూరి వీరేశలింగం పంతులు 


ప్రకాశకులు: 
హితకారిణీ సమాజము 
రాజమహేంద్రవరము 


139358 
కాపీరైటు 


ఈ నాటకమునందు వచ్చుపాత్రములు 

ఆత్తుపాఆా- 

సుమి తుడుసింవాళదీీ పపు రాజు 

చర దవర్శ మలయాళ చేశపురాజు 

మంజువాణిసుమి తునిరాణి 

బహుమాను(డు-సుమి(తుని నభికులలో నొకండు 

కృష్ణుండు---సుమి(త్రుని ఫుతుండు 

స త్యసారుండు=--సుమి(త్రుని పుత్రుడు 

చతురాస్యుండు ---సుమ్మిత్రుని భృత్యులలో నొకడు 

వక్ర చిత్తుడు-సుమి (తుని సభయందలి (ప్రభువు 

మి త్రవింద_వ క్ర చిత్తుని భార్య, మంజువాణిసఖ 

మూాలిని మంజు వాణి దాసి 

రామవర్శ- చంద్రవర్శ కొమారు(డు 

(పమతి._-సుమి(త్రుని కొమార 


పీకుగాక గొల్లవాండు మొదలయిన మటణిళొందకు వత్తుకు, 


సుమిత్ర చరిత్రము 


పూర్వకాలమున సింహళద్వీపమును సుమ్మితుం డను 
రాజు పాలీంచుచంగడెను, ఆయనకు రూపవతియు, గుణవతియు 
నగు మంజువాణి యను రాణి గలదు వా రిరున్సురును పరస్ప 
రానురొగము గలవారయి యపారనుయిన సుఖము ననుభ 
వించుచుండిరి, ఈ యుత్తమ నాయశామణిశోడి (పణయము 
చేత, ఆతనికి చాల్యనఖుండును, నహపాఠియు నయిన చం(దవర్శు 
యను మలయాళ చేశప్రు రాజును మరలంజూచి యాతేనికిం దన 
(వీయ భామినియొక్క_ ,నద్వర్శనమును 'జెప్పవ'లెనని యప్వుడప్వుడు 
పుట్టు అభిలాషకప్ప వేరుకోరిక యేమియు. లేక యుండెను. 
సుమి(తుండును చంద్రవర్శ్యయు వీన్ననాంటినుండియు నొక 
చోటనే యేకముగాం బెగిం; కాని వారితం[డుల మరణా 
నంతరమునం దమతమ చేశముల నేలుట కయి. యొడంబాయ 
వలసి వచ్చినందున, వాకు తటుచుగా బహుమానములను, 
ఉత్తర “పత్యుత్తరములను, (వియపూర్వకము లయిన శ్నేమ 
వార్తలను బంపుకొను చుండినను బసహుసనంవత్సరము లనుండి 
యనోన్య ముఖావలోకనములు మూత్రము లేకయుండిరి, 

ఇట్లు కొంతకాలము జరుగగా సుమ్మితుండు తన్నొక 
సారివచ్చి చూచి పొమ్మని మ్మితునకు మాటిమాటికి వ ర్హమా 


4 సుమిత్ర చరిత్రము 


నములు పంవుచు వచ్చినందున, మళయాళమునుండి బయలు 
చేతి చం దవర్శయుC బరిమితపరి వారముతో మిత్రసండర్భనార్గ 
థి 
మయి సింహళద్వీపమునకు వచ్చెను. ఈనమా వేళమువలనం 
జిరకాల మెడంబాసియుండి యాక స్టిక ముగా. గలిసిన యా 
మి[తుల కిరువురకును గలిగిన యానంద మింతింత యని చెప్ప 
నలవి కాదు. రాకరాకవచ్చిన తన చిన్ననాంటిమ్మితునకు సక 
లోపచారములను జేయుచు. జక్కయగాం బరామర్శింస వలయు 
నని భార్యకు బోధించుటయీ కాక్క, తన (_పైాణసమాను( డయిన 
బాల్యమిత్రు(డు సరననుండి మూచుచుండం బట్టి యిప్పుడుక దా 
నాసౌఖ్యము పరిపూర్ణత గాంచె నని సుమిత్రుడు మనసులో 
బరమానంద భరితుండయియుండెను. మిత్రు లిద్దణును పూర్వ 
కాలమును గూర్చి ముచ్చటించుచు, బాల్యావస్థయందు( 
తథ 
దాము చదువుకొన్న నంగతులను, చిన్ననాంటి యాటపాటలను 
శోడిబాలురనోడం గూడి విహారమునకుం బోయినప్పుడు నడ 
చిన చర్యలను దలచుకొని యానందించుచు, వారినల్లాపముల 
యం "జెల్ల ప్వుడును నుల్లానమును గనంబజచుచు నమోపమున 
నుండు మంజు వాణికో వేడుకగా జెప్పుచుండిరి, ఇషు కొంత 
కాలము సుఖముగా జరిగినతరువాత చందవర్శ తన చేశమునకు 
వెళ్ళుట కయి (పయాణము కాంగా భర కోరిక (పకారము 
—2 
మటికొంతకాలముండి వెళ్లు మని యాతనిని మంజువాణి 
పారించి చెప్పను, 
థి బ 


సుమిత్ర చరిత్రము ర్‌ 


ఈ యు త్తమ కాంతయొక నంతాపదినములు నాటితో 
(బౌరంభ మాయెను. సుమిత్రుం 'డెంత(ప్రార్థించినను నిలువ 
నొడంబడనింవాడు మంజువాణియొక్క- మృదుమధురవాక్యము 
లచే మనసు కరంగినవాండై దీనత్వముతో వేండికొనునామె, (పార్థ 
నను (త్రోచిపుచ్చలేక చందవర శ్ర మజిఖొన్ని పహమళమ మన 
తన (పయాణమును మానుకొనెను, తన మ్మితుసియొ క్క సుగు 
ణసంపడయును తన యిల్లాలియొక్క- సత్స్యభావమును జిర కొ 
లానుభవమువలన _ లెన్సగా. డెలిసియున్న వాం డయ్యును, 
చేశావిశేషముచేత సుమితుండు భార్యయందును మిత్రుని 
యందును నిగ్రహింపరాని యసూయ గలవా(డ మెను, 
సెనిమిటియొక్క- యాజ్ఞ చేత నాతని (ప్రీతిని బడయుటకొోొట శే 
యాకాంత డినదినమును జందవర్శి విషయ మయి మూపుచు 
నచ్చిన (శ్రద్ధయంతయు దురదృష్టవంతుం డైన యానృపాలుని 
యుక్క- మనో వేదనాభినృద్ధి కే తోడుపడసాగౌను, సుమ్మితు(డు 
పూర్వము (వీయకాంతయెడ నెంతప్రేమగల వాండును (ప్రియ 
మ్మితునియెడ చెంతదయ గలవాడు నయి యుంజెనో యిప్పు 
డంతయీర్ష్యయు. నిర్ణయత్వేమును గల ఘోర రాక్షసుడుగా 
మాటి, తననభికులలో నొకండగు బహుమానును విలిపించి, 
రహస్యముగా నాతేనితో౭ దనకుం గలిగిన యవమానమును 


జెప్పి, చం(ద్రవర్శను వి వ్‌షప ప యోగము చేసి చంపుమసి యు త్త 
రువ చేసెను, 


| సుమిత్ర చరిత్రము 


బహుమానుండు దూరాలోచనగలవాండును మిక్కి-లి 
యోగ్య్యుండును కాంబట్టి తనరాజు మ్యెళొన్నసం చేహమునకు 
లేశముయినను అవకాశము లేదని యెజిగినవాండయి, విషము 
పెట్టుటకు మాటుగా దనప9భువుయొక్క- యాజ్ఞను ఆయనకు 
నొవేనించి, సింహాళద్యీపమునుండి తెప్పించుకొస యాయననోడం 
గూడి వెడలిపోవుట కొప్పుషొ నెను. చందవ్శాయు బహుమా 
నునిసాయ ముచేత. దన రాష్ట్రములో సుఖముగా (బవేశించిను. 
అప్పటినుండియు నకాడ రాజనభలోం (బధానుండుగా నుండి, 
బహుమాను( డా రాజునకు ము ఖ్యమితుండును అత్యంతప్రియుం 
డును నయి యుండెను, 

బహుమాను(డు పాజీపోవుటచేత మండిపడి, రాజు 
మజింత కోపముతో రాణియున్న యంతుప్రుకమునకు తర్భ ఇమే 
నడచి, అక్కడ తనముద్దులతినయుండైై న కృష్ణుండు తల్లితో 
వేడుకగా నేదోకథ చెప్పుచుండంగా. వినుచు. గూర్చున్న 
భార్యను జూచి, కుమారుని రెక్క-పట్టుకొని యావలకీడ్చి, 
భార్యను చెబసాలయందు. 'బెట్టంబం చెను కృష్ణుడు మిక్కిలి 
పసివాం డో ను తెల్లియండు మిగుబ 'పేమకలవాండయి 
యుందెను, కాంబట్టి, తల్లిని ఆపుకారముగా ఆవమానపతిచి 
కారాగ్భృహామునకం బంప్రుచుండంగా జూచినప్పుడ్కు గుండెలు 
పగిలిపోయి మనసులో దిగులు పెట్టుకొని, ఆహారని(దాదులు 
మాపి దినదినకమమున శ్రీణించి తుదకు మక శావస్థను బొందు 


సుమిత్ర చరిత్రము 7 


నంతటి స్థితిలోనికి వచ్చెను. రాజును తనరాణివి చెజసాలకు 
పంవివేసి, చతుకాస్యుండును సత్యసామంను అనునిద్దజు 
భృత్యులను బిలిపించి, మిరు తికువనందపురముననున్న దుర 
గుడికి. బోయి మంజువాణిక నామోంద మోహాముకలదో లేదో, 
తెలిసికొని రండని పంపెను, 


రాణి కొంఇెముకాలము చెరసాలలో నున్న పిమ్మట, 
ఆమెకు కూతురు పుళ్లైను. _ముద్దులమూాటగట్టు నాచిన్న 
కూతును జూచికొనుచుండుటవలనం గొంత యూరట చెంది 
ఆమె “నాకన్నతేల్లీ! నీ వెంతనిర్షోషురాలవో నేను నంతె 
నిద్దోషురాలచేజువిరా ” యవి యాచిన్న దానిని జూచి పలికెను. 
ఆ పతివ తాలిలక మునకు రాజబంధు డైన వ(క చిత్తుని భార్య 
మి[తవింద యనునామె పి)యనఖగా నుండెను. ఆవిడ రాణికి 
కూూంతురు గలిగిన దన్నవార్తను విన్నతోడనే యామె యున్న 
చెఅసాలకుం బోయి, అకడ నామెకపచారమునిమి త్త ముంచ. 
బడిన మాలిని యనుపరిచారికం గాంచి “మాలినీ ! రాణిశాకు 
నాయందు నమ్మక ముంచి కొమా శ్తెను నావశమున నిత్తుళేని, 
ఆచిన్న దానిని తండ్రియైన రాజునన్ని ధానమునకుం గొనిపోయి 
చూపె నని నీవు వెళ్ళి యామెతోడ మనవి చేయుము, 
ఆ చిన్న దానిని మాచుటవలన నైన నాతనికి మనసు కరణి 
రాణిమాంద దయనచ్చు నేమో యవన 'రెజుంగుదుకు ” ఎని 
చెప్పెను. మౌాలినియు మి(త్రవిందను జూచి “తల్లీ! మీకు 


& సుమిత్ర చరిత్రము 


సెల విచ్చినదాని నిప్పుజేపోయి రాణిగారినో విన్న విం చెదను, 
ఆమె నేంటటియుదయకాలముననే యాపసిబిడ్డను గొనివోయి 
రాజుపాదములమిోందం బడనైవ సాహాసిం వెడువు ణ్యాత్మురా 
'లెవ్వరై నదొరకునాయని విచారింపం జొచ్చినది.” అని పలికెను. 
ఆమాటలకు సంతోవీంచి, “మాలినీ ! రాజుగారిసమక్షమున 
జేను దనపక్షమున ధైర్యముతో వాదించెదనని రాణిగారితో 
జెప్పుము,” అని మిత్రవింద చెప్పెను. నిరపరాధినిమైన రాణి 
గారికి మహోోప'కారమును జేయంబూనుకొన్న నీకు శాశ్వత 
సుఖము కలుగునుగాక యని మి(త్రవిందను దీవించి, రాణి 
గారితో సర్వము. విన్నపముచేసి యామెప్రీతిపూర్వకముగా 
నిచ్చినయా బాలికను పొత్తులలోం గొనివచ్చి, మాలిని యా 
వుణ్యవతియొక్క- చేతిలోం బెక్సైను. 

అప్పుడు పుట్టినయాపిల్లను పొత్తులలోం బెట్టుకొని నడచి, 
రాజు కోపమునకు భయపడి పోవలదవి నిర్భంధించు నిజనాధుని 
వాక్యములనునహితము లక్ష్యము చేయక, మూంకలలోనుండి 
(గోవచేసికొని రాజుసన్నిధికి. బోయి, మిత్రవింద యా నెత్తురు 
గందును ఆయనపొదములమిోాందం బడనై చి, మోమహమోాటమి 
లేక యావజకు రాజుచేసిన (రూరకృత్యమును గర్హించి, 
యేదోవము.. నెజుంగని పిల్లను తల్లిని దయతోం జూడుమని 
బహువిధముల వేండుకొని, జాలిపుట్టునట్టుగా రాణిపక్షముగా 
గొంతతేడవు పసంగించెను. ఆమె న్యాయనిష్టురము లాడి 


సుమిత్ర చరిత్రము 9 


పాతము చెప్పినపెలందిని రాజున కంతకంత కా(గవాము బలిసి 
యానును దన మెదురనుండి కొనిపొమ్మని యాసె పెనిమిటినో 
ను త్తరువుచేసెను. మిత్రవింద చెళునపుడు పిల్లది యొంటిగా 
నున్నప్పుడు శిశువుయొక్కయససోయతను జూచిననైన నొక 
వేళ జూలివుటునేమో యని యాబిడను తం, డి కాళ్ళనమిపము 
ల ఉట & 
ననే దిగవిడిచి పోయెను. ఆమెళొలువుం బాసి వెళ్ళినతోడనే 
దయాళూన్యుం డయిన యాతండడి వక్ర చిత్తుని విలిచి “నీపీబిడ్డను 
గొనిపోయి నమ్ముదమునుదాటి నిరనవనములో దిగంబెటి రిమని 
జ బా 
యాజావీం చెను. 
ఇ క 

వక చిత్తుండు ఉత్తమాంగనయైన మి(త్రేవిందవంటి వాండు 
కానందున తన స్యాసుయాజ్జైను శిరసొవహించి యాసిమిషము 
ననేయుక పడవ నెక్కి-, 'ముందుగా నెక్క-డ ని ర్థానుష్యు మైనయడవి 
కనంబడునో యక్క-డనాచిన్న దానిని పొజువేయవలఅెనను నుద్దే 
శముణో బయలుచేణెను. రాజు రాణిమో(ద నుహాకోప 
ముతో నున్న వాడు కాయబట్టి, చేవ తావాక్యమును చెచ్చుట 
కయి వెళ్ళియుండిన సత్యసారుండును చతు రాస్యుండును వచ్చుట 
నైనం గని పెట్టుళొనియుండక, యీాలోపుగా నే కన్నకూతురు 
గతివిని మూర్చపోయి 'తేతి కన్నకడుపు దహించుకొనిపోవ 
రాణి విలవీంచుచుండంగా తనసభలోని (పముఖుల యొక్క-యు 
మరంతులయొక్క-యు సమక్షమున బహిరంగముగా భార్య నేర 
మును విచారణ చేయుటకయి యామెను రచ్చకీడ్చెను. ఆమె 


చేసిన నేరమును విమర్శించుట కయి "బీశములోంగల గోప్పవా 
2 


10 సుమిత్ర చరిత్రము 


రును, న్యాయాధి కాకులును, మంతులును రావింప బడిరి. 
అప్పుడు వారందణీ యెదుటను వీసమంతయు దోవము లేని 
యాయోవీదత్నము మహాసరాధము చేసినదానివలె దీనత్వ 
ముతో నిలువంబడి వారుచెప్పుతీర్పును వినుట కయి యెదురు 
చూచుచుండెను, ఇంతల్లో నసత్యసారుండును చతురాస్యుండును 
నభామంటపము (పవేశించి, పదిలముగా మ్యు(ద్ర వేసి భ(ద్రపజీచి 
తెచ్చిన చేవ తానాక్యములుగల యు త్తీరమును నగౌరవముగా 
రాజునకు నమర్పించిరి. అప్పుడు రాజుయొక్క- యాజ్ఞానుసార 
ముగా సభికులలో వొకండు మ్ముదను విడగొట్టి, అందులోని 
వాక్యము లండటికు వినంబడునట్లుగా న్మీపకారము చదివెను.-- 
కముంజు వాణి “కేవలము నిరపషరాధిని; చందవర్శ కళంకరహి 
తుడు; బహుమానుండే నిజమైన భృత్యుండు; సుమిత్రుడు 
నిస్టారణముగా జారత్వశంకను 'బెట్టుషొన్న (శూకుండు; ఇప్పుడు 
చంప బంపబడినకూ.తురు దొరకకవోయినయడల రాజు సంతు 
లేనివొం డయి మృతినొందును.”-- రాజు ఆమాటలయం చెంత 
మాతమును వి శ్వాసముంచక, ఇదియంతయును రాణియొక క 
మితు9లచేత పన్నేయడిన తంత్ర మని పలికి న్యాయాధిపతి కభి 
ముఖుం డయి నీవు రాణిని విమర్శించుట కారంభించు మని 
యాన తెచ్చెను, భూపతి యీమాటలు పలుకుచుండంగానే, 
ఒక సేవకుండు కొలువుకూటమునకు. బరు గెత్తుకొనివచ్చి రాజు 
గారి ఫ్యుతుండై నకృష్ణు(డు తనతల్లి ని పాాణాంతశిక్షను పొందిం 


సుమిత్ర చరిత్రము 11 


చుట కయి విమర్శచేయుచున్నా రని విని వ్యసనము చేతను 
సిగ్గుచేతను బేహమ్యును మచి యాకస్నికముగ మృతినొందె 
నని చెప్పెను. 

వ్రయనందనుండై నకృష్ణుండు తనకుసంభవించినదుర వన 
కౌయికుంది. (పాణమ్సులు విడిచినాండన్న వా ర్త చవిసోశినతోడనే 
మంజువాణి "మొదలున జికినయర.టి చెట్టువ లె నేలమోందంబడి 
మూర్భపోయెను. పుత మరణవార్త రాజహృదయమునకు 
నోరొలమువలె నాటినందున, అభాగ్యురాలై న యిల్లాలియందు 
గొంతకనికారము జనించి, రాజు తత్ధ ణమే మి తవిందను ఆమె 
పకిచాకికలను బిలిచి రాణిని ఆవలకుం దీసికొనిపోయి శై శ్యోప 
చారములు చేసి మూరక్చం 'తేర్చుం డని యాజ్ఞాపించెను.. రాణి 
నావలకుం గొనిపోయిన కొంతసేపటికి మిత్రవింద మరలం జను 
'దెంచి, ఆమె మరణము నొంబెనని చెప్పెను, 


సుమిత్రుడు భార్య మరణము నొందెనని విన్నప్పుడు, 
ఆమె విషయమయి తానుచేసిన కూ)రకృత్యములను చింతించి 
పశ్చాత్తాపపడం జొచ్చెను. తానామెను పెట్టిన బాధలవలన నే 
యామెమన్‌సు వికలత్వము నొందెననియు, ఆమె నిరపరాధిని 
యనియు నిప్పుడు తలః చెను; ఉన్నయొక్కు-కుమూకుడుంను మర 
ణము నొందినాండు కాబట్టి చంపంబడినకూంచతుకరు మరల 
దొరకనిపక్షుమునం దాను సంతానము లేకుండ మృతినొంద 
వలసినది వాస్తవముగా గనంబడంబట్టి యిప్పు డాబేవతా 


12 సుమిత్ర చరిత్రము 


వాక్యములయందును నమ్మకము తోచెను; కాబట్టి, తన 
పోయినకూంతురునిమి త్రమయి తన రాజ్యము నె నను విడిచి పెట్ట 
వలెనని నిశ యించుకొని రా(తిందివములు దుఃఖనము(దములో 
నింగియుండి, బహుసనంవత్సరములు వ్యసనము తోను దీర్గ 
విచారముతోను రాజు కాలమును గడపుచుండెను. 


వక్ర చిత్తుండు రాజప్పుతిక నెక్కించుకొనిపోయినపడవ 

గాలివానవలనం గొయిఫొనిపోయి, చంద్ర వర్మ రాజ్యము 
లు 
చేయుచున్న మలయాళ చేశతీరముననే చేళను, వక్ర చిత్తుం 
డక్కడదిగిం కావుకొవున నేడ్చుదున్న యాపసివిల్లను దయ 
మాలి యొకచోట విడిచిపెటి తనపడవచె పునకు వెళ్ళేను. 
ల్‌ చా 
కాని 'నీకూ(తు నచ్చట దిగవిడిచి వచ్చినా” నని సుమిత్రునినోం 
జెప్పుట కయి సింవాళద్వీపమునకుమా త్ర మాత(డు మరల 
రాలేదు. ఆతండు వెనుకందిరిగి తనపడవలోనికి వెళ్ళుటకయి 
పోవుచుండగా, చేగువయడవిలోనుండి యొక వ్యాఘ్రము వచ్చి 
య్లాతనిపయికి దూణి, మెడ పట్టుకొని చంపి తన(పభువు 
యొక్క దుర్మార్లమయిన యాజ్ఞ ను నెజు వేళ్చినందునకై తగిన 
౧ షో ._ 

శిక్షను చేసిపోయీను, రాణి యాచిన్న దానిని రాజుకడకంవీ 
నప్పుడు సాధ్యమయినంతీ యందముగాం గనంబడునట్లు చేసి 
మటణి సంపినది, కాబట్టి, యిప్పు డాచిన్నది యమూణ్యవన్త్ర 
ములకోను రత్నఖచితము లయిన స్వన్షాభరణములతోను 
అలంక రింపంబడి యుండెను. వక్ర చిత్తుండును తాను బైలు చేజి 


సుమిత్ర చరిత్రము 18 


వచ్చునప్పుడు ఒక కొగితముమో(6ద “ప్రమతి యని (వాసి దానీ 
నాచిన్న దానివృన్ర్రమున కంటించిపోయిను, అకాగితెముమిాందనే 
ఆమెది గొప్పవంశమనియు దై వవశమున దుర్లశపా) పించిన 
దనియు సూచించుపదములుకూడ. గొన్ని వ్రాయయంుడియుం డెను 


గాని యవి స్పష్టముగా 'జలియందగినఏవిగా నుండ లేదు, 


మేకలను మేఫుటకై యాయరణ్యమునకు వచ్చిన గొల్ల 
వాండొక్క-ండు ఆచిన్న డానియేడుపు విని దయార్ల)వాదయుడై 
ఉాఫునకు వచ్చి చూచి, పిల్ల డాని నెత్తుకొని యింటికిబోయి 
"పెంచుటకై తేస భార్య కిచ్చెను. ఆగొల్ల దియు విల్ల దానిని తేన 
కుమా రెలకన్నను పే్రేమళో. బెంచుచుండెను గాని, యాగోప 
కుటుంబమువారు తముయొక్క్య-_ నిరు పేదతనమునుబట్టి సర్వాభర 
ణములతో నాచిన్నడి తమకు దొరకిననంగతిని దాంచవలసిన 
వానైరి. కాబట్టి ఆగెల్ల వాండు తనభాగ్య మెక్క-డనుండి 
వచ్చెనో యొవ్వరికిని తెలియకుండుట కయి. కుటుంబములో. 
గూడ తానుండుప దేశమును వదలివేసి, ఆ చేశమునకు రాజ 
థానియెన యనంతసేనమునకు నమోపముననున్న పల్లె చేరి, 
(పమతియొకో- నగలలో గొన్నిటిని విక)యించి పశువులమంద 
లను గొని యచ్చట విశేషధనవంతుండుగా నుండెను, వాండు 
(పమతిని తనకూంతునుగా నే భావించుకొని పెంచుచుండెనే కాని, 
ఆమె రాచకూూతురన్నమాటను లేశమెైన నెటింగినవాండు 
కాడు, ఆమెయు సంవత్సరక/మమునం "బెగిలి యంతకంతకు 


14 సుమిత్ర చరిత్రము 


సౌ ందర్భవ కియె యావనదశను పొందెను, ఆమె గొల్ల పిల్లలు 
ఇలారా నేర్చుకొనుదానికంకు విశేవవిద్యను నేర్చు 
కొన్నది కాక పోయినను, ఆమెన్యభావసిద్ధము లై న “తెలివి తేట 
లను నడవడికను జూచినవా రందజును చిన్న నాటినుండి యు 
నామె రాజమందిరములో. బెరింగినది కాదని యెంచుట కవ 


కాశము లేనివాకుగా నుండిరి. 


మలయాళ దేశపు రాజైన చందవర్శకును రామవర్శ 
యను పేకుగల ఫకొమారుం డోక్క-(డే యుండెను. అతం డొక 
నాండు వేటకుం బోయి ఆగొల్ల వాని యింటినమోపముననుండి 
వచ్చుచు గుమ్ముములో నిలుచున్న ఆచిన్నడానిని జూచి ఆమె 
యొక రూపలావ శ్యాదుల కద్భుతపడి, మోావహాపరవశుం 
డయ్యెను. అతడు తత్త్వ ణమే మాబువేషమును వేసికొని 
కందర్పుండను పేరున నాగోపగృహమునకుం బోయి నాండు 
మొదలకోొని తేటుచుగా వానియింటికి రాకపోకలు చేయుచుం 
డెను, చంద్రవర్శయు దనకొమారుడు మునుపటివలె నిల్లు 
పట్టక తీకుగుచుండుటచూచి సంచేహాపడి, అతని జాడలను 
కని పెట్టుటకై “దూతలను నియమించి, వారివలన దనవుతు(డు 
గోపకామినిమోంద మనసుతగిలియుండుటను _డెలిసికొ నెను, 
చంద్యవర్శ వెంటనే తనపాణమిత్రుండై న బహుమానుని 
రప్పించి, ఆసంగతియంతయు నతనితోం జెప్పి, పమలితం డి 
మైన గొల్ల వానియింటికి, దనతోలహాడ రమ్మని కోరెను, 


మిత్ర చరిత్రము 15 


చం(దవర్శయు బహుమాను(డును ఇద్దరును మారు వేష 
మును వేసికొని గొల్ల వాండు ఇందోత్సవము జరిగించు చున్న 
సమయమున నావృద్ధగోపకుని మందిరముదగ్గరకు వెళ్ళిరి. వా 
రిరువురును (కొ త్తవానేయైనను, ఇం(దోత్సవ నమయమున 
వచ్చినవారి నందిని ఆదగింతుకు కాంబట్టి, గొల్ల వాండు వారి 
కతిధిస తరములు చేయుటయే కాక 'యుత్సవములోం (వే 
వించి. తననోడంగహాడ నానంద మనుభవింప బారం చెను, 
ఆనందభరితు లయి యెల్ల వారును (తుళ్ళుచు శేరుచు నుండిరి. 
కులమువా రందటును బంతులుసాగి కూరుచుండిరి; ఎక్కడం 
జూచినను ఉత్సవమునకువలయు సంభారములు కూర్చంబడు 
చుండెను; చిన్న పిల్లలును వీల్ల వాండును గృహాముముందణు 
నున్న పచ్చికబయలిమింద గంతులు వేయుచు శేకుచుండిరి. 
వారికంకు సెద్దవాం్మడు గుమ్మము వద్దకు వచ్చిన మన్నారు 
వానియొద్ద బొమ్ముసామానులను ఇ తడి నగలను అద్దములను 
గానుచుండిరి. 


ఈ(పకార మందును నందడిగానుండంగా రామవర్శయు 
(పమలియు అక్కడ నడుచుచున్న వేడుకలయందుం (బొద్దు 
స్రచ్చుటకంు ననో్యోన్యమును సరససల్లాపములశో కాలశే 
పము చేయుటకయి మిక్కిలి కౌతూహాొలము కలవా రయి 
యా సమ్మర్లముపొంతకుం బోవక దూరముగా నొక రహాన్య 


స్థలమున గసూరకుచుండిరి, తన కొమారుడు త న్నెంతమా[త్రము 


16 సుమిత్ర చరిత్రము 


నానవాలుపట్టుటకు వలనుగాకుండ మాబువేషము వేసికొని 
యుండుటచే రాజును వారికువురసంభావణములు వినంబడునంత 
సమీపమునకు వెళ్ళియుండెను. ఆ చిన్నది తనకొమారునిశో 
మాటాడిన వాక్యములు (పొఢములు కాకపోయినను మిక్కి-లి 
వుధురములుగా నున్నందున రాజునకుంగలిగిన యద్భుతము 
నకు బరిమితిలేదు. అప్పుడు రాజు బహుమానునివంకం జూచి 
“ పనజాకివారిలో నింత సౌందర్యనతిని వినియుం గనియు!6 
నుండ లేదు; చేను కని పెట్టినంతవణుకు ఈ చిన్న దాని మాటల 
లోను పవ ర్హనలోను హీనజాతియని యూహించుటకుం దగిన 
యాభార మేడియ ౭ గనంబడ లేదు.” అని జెప్పెను, “నిన్సంశ 
యముగా సీకన్య గోపకులమున కెల్లను రాణిమైయుండు నని 


బహుమానుండు మాటు పలిశెను. 


అప్పుడు రాజు ముసలిగొల్ల వానికడకు వచ్చి “ఓయీ! 
నీ కోమా రెనో మాటలాడుచున్న యా చిన్న వాండెవలోడని 
యడిగెను, “అతని'పేకు కందర్పుండు, తనపొమా శ్థెమోంద (పేమ 
గలదని "చెప్పుచున్నాండు; అతనికి నాకూ(తుగును వివాహము 
చేసిగొనుయోాగముండెనేని అతండెప్పుడును కలలోనై న నెదుకు 
చూడని లాభమునోడంహాడ నామెరాంగలదు అని, కంక 
మిగిలిన (పమకియొక్క- యాభరణములని భావమునం దుంచు 
కొని వాండు పలిశెను, ఆగొల్ల వాండు నాండట్టు నగలుకొన్ని 
విక్రయించి పశునుల మందలను థొన్నతరువాత, శేవించిన నగ 


18 సుమిత్ర చరిత్రము 


వలసినదని యానృద్దుని నడిగెను. రాజంతట మాబువేషమును 
దీసి వేసి నిజన్యరూపముతో కొడుకును గద్దించుచు “వివాహా 
విమోదనమును జూ చెదీనని పలుకుచు వెట్టినొల్ల వానియింట6 
బుట్టిన యి కులహీను రాలిని వివాహము చేసికొన సాహసించి 
నంనులకయి పలువిధముల నిందించి (సమతివంకంజూచి “యిక 
ముందెస్పూడై న , నీను నాళొమారుని మరల నిక్కడకువచ్చుట 
కంగీకరించితివేని నిన్నును నీతం(డియైన మునలిగొల్ల వానిని 
గూడ (కూరముగాం జంపించెది నస బెదరిం చెను. తర్థ్ఫ ణమే 
బహుమానునిశో. దనకొమారుని వెంటంబెట్టుకొనిర మ్ముని చెప్పి, 
మహాకోపముశో రాజు తాను ముందుగా మందికమునకో 
బోయెను. 


రాచబీడ్డయొక్క- స్వభావము దాగియుండను కాయుట్టి 
రాజు వెళ్ళినతపవాత ఆతని దూవపణభౌొపషణముల వలన 
గోపమువచ్చినదయి (పమరి, “మున కందణికును హోని స్రాప్తము 
గానున్నను, నేనిష్పూ జేమియు భయపడలేదు; ఒకటిరెండు 
మాటులు రాజును పలుకరించి, ఆయనలో మా రాజభవనము 
మ్‌ోాంద ప కొళించునూర్యుండే నంకోచపడక మా కుటీరనిల 
యముమింద నహితము ప్రకాశించుచు మిమ్మును మమ్మును 
నమౌానదృష్టీనోనే చూచుచున్నాండని స్పష్టముగా మొగము 
మిా(దనే యనవఖె ననుకొంటిొ ననిపలికి, పిమ్మట విచార గస్తురా 
లయి *యీవ ఆకు నేనేమో కలగనుచున్నా నుకాణలోలు! ఇపుడు 


సుమిత్ర చరిత్రము 19 


'మేలుకొన్నాను. ఈ విషయమై యి(కో మనసున శేమియు 
బాధ కలుగణేయను, నన్ను విడిచి మోాదారినిపొండి; నేను 


నామేశలపాలు పితుకుకొనుచు నాపొట్లు చేను పడుచుండేదను” 
అని నిన్ఫృవాళోం బలికెను. 


దయార్ష)మానసుడై న బహుమానుండు (పమతియొక్క- 
యనువర్తనమునకు థై ర్యమునకును 'మెచ్చుపుట్టి, మోహోాంధ 
కార నిమగ్నుడై యున్న రాజనందనుండు జనకుని యాజ్ఞ 
మాత్రమున (_(బాణసమా నయెన యామాానినిని విడువంగల 
చాండుకాండని రూఢిగా నెజిగ౧ినవాండు కాన, వలాగుననై న 
నా కాముక్షీకొముకల  నేకీభవింపంబేయు మౌర్షమును వెదకి 
యందునలనం జిర కాలమునుండి తనమనసులోనున్న యొక 
యాలోచనను ఈడేరుచుకొనవలె నని సిశ్చయించెను, సింహళ 
ద్వీపాధినాధుం డగు సుమి(త్రుండు నిజముగా. బశ్చా త్తప్తృండయి 
యున్నాా6 డన్నసంగతి బహుమానుండు చిరకాలముకి)ందనే 
యెొజిగియుండెను, ఇప్పుడు బహుమానుండు చంద్భవర్శకు 
(ప్రియమి(తుంయగా నుండినను, తీన పూర్వప్రభువును జన్మ 
భూమిని మజియొకసారి పోయిమాడవ లెనను నాశనుమా(తిము 
బొత్తిగా వదలి పెట్టిన వాండు కాండు, కాబట్టి రామవర్శును (ప్రమ 
తిని తనతోండ సింహళద్వీపమునకు రావలసినదనియు, అచ్చట 
సుమి(త్రుని మధ్యవర్తిత్వమున. జర్మదవర్శవలన శ్షమాపణమును 
వడసీ వివాహామున కనుమలిని పొందువజుకును మిమ్ము! గాపా 
డుట కారాజు నొడంబటీచిద ననియు. చెప్పెను. 


20 సుమిత్ర చరిత్రము 


ఈ యాలోచనకు వారిద్దజును నంశోషముతో నంగీక 
రించినందున బహుమాను(డే [పయాణమునకుం గావలసిన సర్వ 
సామ గిని సిద్ధము చేసి యావృద్ధగోపకునిగూడం దమతో వచ్చుట 
ఫొడయజిచెను, ఆ గోపవృద్ధు ప్రమతియొక్క_ మిగిలియున్న 
యాభరణములనుు, ఆమెచిన్ననాంటి బట్టలను, ఆ బట్టల కంటిం 
చియున్న కాగితమునుగూడ దనశోం గొనిపోయెను. కొన్నాళ్లు 
నమ్ముదముమో(ద సుఖయా(త చేసినతరువాత, వారందటజును 
శ్నేమముగా _ సుమిత్రుని రాజధానికివచ్చి చేరిరి. పోయిన 
భార్యను కొమార్తెను వలంచుకొని మనోవ్యాధినోం బరితివీంచు 
చున్న సుమితుడు బహుమానుని నత్యంత ప్రేమ? ల నాద 
రించి, పరమ[పమోదముతో రామవర్శకును అతిధిన త్యా-రము 
నెణిపి గారవించెను. బహుమానుండు తీసికొనిపోయి రానువర్శ 
రొక్క- కాబోవురాణియని కనంబబిచిన ప)మతిమోందచే 
రాజు దృష్టియంతయు నుండెను. ఆమెయందు దన పోయిన 
భార్యరొక్క- పోలిక కనంబడినందున, ఆయన కప్పుడు (కొత్తగా 
దుఃఖము లోపలినుండి బయలు దేశి “*నేనట్లు కఠిన చిత్తుండ నై 
చంపింపకుంటి నేని నాకూంతుకు నిటువంటి చక్క-నికన్నియయీ 
యగునుజుండీీ యని కంటం దడిపెళ్లైను. ఆ వెనుక రాజు 
రామవర్శ్శవంకం దిరిగి “ఉ త్తముండై న నీతం్మడియొక్క- చెలిమిని 
నిపష్యా-రణము”గా౯ బోంగొట్టుకొంటిని; (పాణాధికుందై న యాతిని 
నేలాగుననై న నొకసారి చూడవలెనని నాశేంళో యభిలాష 


సుమిత్ర చరిత్రము 21 


మున్నది” అని పలికెను. ఆ చిన్నదానిని రా జంత (శద్ధతోం 
జూచుటయు తనకూంతు శెప్పుడో చిన్నతనములోం దనయాజ్ఞ 
చేతనే యడవులలో విడిచిపెట్టంబడిన దని శప్ప్వుటయు విచా 
రించి యాగొల్ల వా(డు చిన్నిడానిని విడిచిపెట్టిరన్న గాలమున 
విధమును, ఆమె గొప్ప వంశ మందు బుట్టిన చాటకు సాక్ష్యమిచ్చు 
తనకుదొరకిన యమూల్య వస్తాాభరణములను దలంచుకొని మన 
సులోం బరిపరివిధములం జింతింపసాగాను. ఆసంగతు లన్నిటిని 
బాగుగ నిమర్శించి వాండు రాజు పోయిన దనుకొనుచున్న 
కూంతు.రే యీ (ప్రమతియని నిశ్చయము చేసిళొ నెను, 


అప్పుడు రామవర్శయు, (పమతియు, బహుమానుండును, 
మి(తవిందయు, అందటును గూరుచుండియుండంగా ఆ మునలి 
గొల్లవాండు తనకు పీమతిదొరకిన విధమును, ఆమెనుగొని 
వచ్చి విడిచినమనుష్యుని పెద్దపులిపట్టుకొనంగా దాను జూచు 
టయు జెప్పి, ఆనమయమున బ్రమతికిం గట్టంబడిన విలువవ స్త్ర 
మును మెడయందున్న కంఠాభరణమును బట్టకుంగట్టియున్న 
కాగితమును గొనివచ్చి రాజుముందటజు6 'బెక్రైను, నొనిని జూచిన 
తోడనే మిత్రవింద యావన్త్రమును నగయు మంజువాణి తిన 
కూంతున కలంకరించినవే యనియు ఆ కాగితముమోందివాత 
తన మగనియక్షరములే యనియు, అనవాలుపక్టైను, అప్పు 
డక్క-డనున్న వారి కందటికిని సందేహము నివర్తియయి, ఆమె 
సుమి(త్రుని ఫుత్రికయాట విస్పష్టమాయెను, పోయినదనుళొను 


22 సుమిత్ర చరిత్రము 


చున్న కూతకు డొరకినది కాంబట్టి చేవ తావాక్యపకారము 
'రొజుయయొక్క-వంశము భూమిమింద సిలిచినదన్న సంతోషమును, 
భ్ర్తపోయినాండన్న దుఃఖమును, మితేవిందను గొంతతడవు 
ని శ్చేష్టు రాలినిగాం జేసెను. (ప్రమతి తనకొమా గయే యయిన 
సంగతి శెలిసినశోడచనే త్రనబిడ్డను భూచుకొనుటకుం దల్లికి 
బుణము లేక వో యెగదాయనో దుఃఖంచి, యేమో చెప్పదలంచు 
కొని “నీతల్లి నీతల్లి.” అనుమాటలు దక్క మణి యేమియు" 
బలుక లేక కొంతతడవు నివ్వెజుగొంది యుండెను. 


రాజా ప్రకారము నంశోషములోనుు,_ చూఃఖములోను 
ముసింగియుండంగా మి(తవింద నమోాపమునకు వచ్చి స్సు ప్రసిద్ధు 
డగు నొక శిల్ప కాజునిచే (కొ త్తగాచేయించిన మంజు నోణి 
యుక్క- విగవా మొకటి తనయింట నున్నదనియు, దానిపని 
యేలినవారు మాగృహమునకు వచ్చి చి త్తగింతునేని నిజముగా 
మంజునాణియే యక్క_డ నున్నదనుకొనునంత విచిత్రముగా 
నున్నదనియు రాజుతో మనవిచేసెను, రాజు తవభార్యయొక్క- 
రూపమును జూడవ లెనని య త్యాన కుుడయి యున్నందునను, 
(పమకి తా నెప్పుడును జూచియెజుంగని తల్లి యాకార మేపకా 
రముగా నుండునో కనవలెనని యతి కుతూహలయయి యున్నం 
దునను, అండటును గలిసి యక్క-డకు వెళ్ళిరి, ఆ వింతమైన 
వ్మిగహమున కడ్డముగానున్న తెంనుదీసి మిత్రవింద చూపగానే, 
అచ్చముగా ష్మిగహాము మంజువాణిని బోలియున్నందున రాజు 


సుమిత్ర చరిత్రము 23 


నకు దుఃఖ మాగక మనసులోనుండి పొరలిపొరలి రాసాగను. 
కాబట్టి కొంతసే పాతండు మాటాొడుటకును కదలుటకును 


శ్ర కడుగాక చి(త్రప్రప్రతిమవ లె నిలువంబడి యుండెను, 


మిత్రవింద యప్పుడు రాజున కభిముఖురాలయి “మహో 
(ప్రభూ! మిరు నిశ్చేష్టులయి యుండుట మాడం బనివాని 
శిల్చక భాకొకల్యమున కత్యద్భుతే పడుచువ్నట్టు కనుపట్టు 
చున్నారుగాన నేను మిక్కిలి (పమోదించుచున్నాను. ఈ విగ 
హము కేవలము. (శ్రీ రాజ్ఞి గారివలె నుండలేదా టో అని 
యడిగెను. రాజును తుదకు హృదయము పదిలపజచుకోని, 
“నిస్సం చేహముగా నేను మొట్టమొదట నామెను వరించినప్పు 
డేప) కారముగా నున్నదో యిప్పుడు న చేప కారము గంభీర 
ముగా నిలుచున్నది. కాని మంజువాణి నిజముగా నీవిగవాము 
కనుపట్టునంతనయస్సు చెల్లి నదికాదు” అని చెప్పెను, “అట్టయి 
నచో మంజువాణి యిప్పటివజకును జీవించియుండిన నిప్పు 
డజేకీతి నుండునో యారీతినే విగహమును సిద్ధము చేసిన పనివాని 
యొక్క చేన్బును మనము వుణింత మెచ్చుకోవలసియున్న ది, 
చేనరవాము చూండగాం జూడలా. విగ్రహము. కదలుచున్నదని 
కూడ (భమంతుశేమో యని భయమగుచున్నది, ఇశ తెర 
వేయనిండు” అని మిత్రవింద మరల బలికెను, “తెర వేయం 
బోకు బహుమానుండా ! చూడునీకది శ్వాసము. నిడుచు 
చున్నట్టు కనంబడలేదా! దాని కనుశెప్పయందు చలన 


24 సుమిత్ర చరిత్రము 


మున్నట్టుకూడం గనుపట్టుచున్నది” అని రాజు బహుమానునకు 
జూసపెను. ఇంతలో మిితేవింద “జేవరవారి కిప్పుడు గలిగిన 
సంతోషమునుబట్టి విచారింపంగా అది జీవించియున్నదసి సహి 
తము తలంతుకు, ఇప్పుడు నేను తెరవేయవలెను” అనెను, 
"రాజు “*మి(నవిందా J) ఇకువది సంనతృరము లయినను నన్నా 
లాగుననే తలంయనట్టు చేయుము. ఇప్పుడును ఆ దివ్యసుందర 
విగహామునుండి యూవిరి వచ్చుచున్న క్షే నాకు. గనయిడు 
చున్నగి, ఎంతవింతయులియమైనను విగహమున కరాపిరివచ్చు నట్టు 
చెక్కయగలుగునా? డానిని పోయి యొక్క-సౌారి ముద్దు పెట్టు 
కొనెదను; మీారెవ్యరును బరిహసింపకుండు” అని వూహపర 
వశుం డయి పలీకెను. “జేవా! తాళుండు, ఆమె సపెదవికివేసిన 
యొజ్ఞరం గింకను పచ్చిగానే యున్నది; మారు ముద్దుపెట్టు 
కొందురేని మీసపెదవి కంటుళొనును. నేను తెర దిగవేయు 
దునా +” అని మిత్రవింద యడిగెను. “వద్దు వద్దు” ఇరువది యేం 
డ్హయినను ఆలాగుననే యుండనిమ్మ”ని రాజు వేడుకొనెను, 


ఈ సంభాహషణము నడుచుచున్నంతతడవును మోకాలి 
మింద నిలీవంబడి నోరు కదలింపక సావధానముగాం జనని 
యొక్క- నిరుపమానమైన  విగహమువంక నే చూచుచున్న 
ప్రమతి “నా (ప్రీయమాతవంక( జూచుచు, ఎంత కాలమయిన 
సీపకారముగా నిలుచుండంగలోనని పలికెను, అంతట మిత్ర 
వింద రాజువంక( జూడి! నిగిడించి, “యో యాలోకనసౌఖ్య 


సుమిత్ర చరిత్రము ల్‌ 


మును గొంతసేపు మజుచి తెరయనను వేయ ననుజ్జయిండు; 
లేడా యింతేకంతు నద్భుతము నొకదానిని జేసెద నందుకై న 
సమ్మతింపుండు. నిశ్చయముగానే నేనీ విగహమును కదలునట్లు 
చేయగలను; అంతియేకాదు __ చేవరవారి సెలవయ్యె నేని, 
వీకమునుండి దిగివచ్చి మిోహాస్తము పట్టుకొనునట్టునహితేము 
వేయంగలను, కాని నేనాలాగునం జేసినపక్షమున, నేనేదో 
ముద్ర బేవతయొక్క- యుపానననలనం జేయుచున్నా నని మిరు 
తలంతురు.--కాదని నేను (ప్రమాణము చేయంగలను అని 
చెప్పెను. అమాటలకు రాజు విస్థయపడి, “నీవామెచేత నేమి 
చేయింపగలవో దానినంతను జేయింపుము; కన్ను లపండువుగాం 
జూ చెదను. విగ్రహము చలించునట్టు చేయుదానికి మాటాడు 
నట్టుకూడ జేయుట కష్టము కాదు; కాంబట్టి ఆమెచేత నీవేమి 
పలికించిననుగూండం _ గర్జ్గరసాయనముగా వినంగలి నని 
పలికెను. 


ఈ పనికొటు కావజశే మిత్రవింద సిద్ధముచేసి యుంచిన 
వాద్యములును సంగీతములును మంగళధ్యనులతో (మోగ 
సాగెను, మూచువారందజును అద్భుత ర సాకాంతు లగునట్టుగా 
వ్మిగహమప్పూడు వీరమునుండి దిగివచ్చి, చేతులతో సుమ్మిత్రుని 
కంఠమును కొంగిలించుకొని, భర్తకును కూంతురుకును శుభ 
ములు (పసాదించుటకయి భగవంతునిం (యౌర్ధించుచు, మాటాడ 
సాగెను, ఆ విగ్రహమట్లు సుమ్మిత్రుని నాలింగనము చేసికొని 


26 సుమిత్ర చరిత్రము 


వల్లభుని పుత్నికను దీవించినందున కంత యాశ్చర్యపడవలసిన 
పని లేదు-నిజముగా ఆ విగిహము జీవించియున్న రాణియే. 

వెనుకటి యాపత్చమయమున రాణి (పొణములను 
గాపాడుటకు మజీయొక యుపాయము శోందనందున, మిత 
విందొ యప్పుడు రాణి కాలముచేసినదని రాజుతో గొప్ప యన 
త్యమును జెప్పెను, చేయడు (సమకి దొరికినదన్న శుభవార్తను 
వినువబికును తాను జీవించియున్నట్టు రాజునకుం దెలియుట 
యిష్టము లేనిదై, మంజువాణి యప్పటినుండియు యోగ్యురా 
లయిన మిత్రవిందతోం గలిసి యను లెబుంగకుండ నామె 
యింటన తలదాంచుళొని యుండెను. ఆమె రాజు తనవిషయ 
మున జేసిన యాపదలను నాంజే మజఛచిఫోయినను, నోరులేని 
పసిపిల్ల విషయ మయి చేసిన రూరకృత్యములనుమాగ)ము 
మజుచిపోంగలిగినది కాదు. 

పోయినదనుకొన్న భార్య జీవించుటయు, చిన్ననాండే 
యెడంబాసివకూంతురు గృహము చేకుటయు, విలోకించి దీర 
కాలము విచారములపాలయి యున్న యా రాజప్పుడు పొందిన 
యానందమునకు మితము లేదు. వీమూలం జూచిసను సంతోష 
వాక్యములును మంగళతూర్యములును దప్ప మజియేమియు 
వినబడ లేదు. సంతుష్టాంతరంగు లైన యాదంపతులు హీనజూతి 
నాతిగా నెన్నంబడినవుడు సహితము తమకూంతును వరించినందు 
కయి రామవర్శను ఆమెను వాత్సల్యముతో బెంచి “పెద్దడానిని 


సుమిత్ర చరిత్రము 27 


జేసినందునకయి గొల్ల వానిని బహువిధముల గొనియాడిరి, 
తాము చేసిన పీయత్నములన్ని యు దుడ కనుకూలముగా 
ఫలించినందున బహుమాను(డును మి(తవిందయు నమందా 
నందము నొందిరి. ఎవ్వరును (పతీక్షింపని యీసంశోషములో 
చేదియె లోపము లేకుండ జేయుటకో యనం జంద్రవర్భుసహిత 
మప్పుడు వచ్చి రాజమందిరమును జొచ్చెను. ఆతండు మొట్ట 
మొదట  గేడుకును బహుమానుండును గనయడకపోయి 
నప్పుడు ఆవజకే బహుమాను(డు స్వ దేశ మునకు బోవంగోరి 
యున్న సంగతి నెటిగినవాండుగాన వారిగువుకును సింహళ 
ద్వీపములో దొరకుదురని యూహాచెేసి, సాధ్యమయినంత 
శీఘ్రముగా బయలు చేతి, సుమ్మితుని జీవితకాలములో నెల్ల ను 
మిక్కి-లి సుదినమయిన మరా నంశోషనమయమున నే యచ్చట 
నుట్టిప డెను, 


చంద్రవర్మ వారితోంహూడ నంశోషము ననుభవించు 
టయేకాక, అ(క్రమముగాల దనవిాంద జారత్వశంకను మోపిన 
సుమ్మితుని యపరాధమును మన్నించి బాల్యములో నాతనిశో 
నెంతమై్యతి గలిగియుండెనో యిప్పుడును మరల నంతమై, తి 
గలవాండాయెను; చం(ద్రవర్శ పళమతిని తన కఫకొడుకునకు. 
'జేసిొననని నిరాకరించునన్న భయమిప్పు డేమియులేదు, 
ఇప్పుడామె కులహీనురా లయిన గొల్ల పడుచుగాక, సింహాళ 


ద్వీప రాజ్యమున కు త్తరాధికారిణిమైన రాజయువతియా మెను, 


28 సుమిత్ర చరిత్రము 

గాయబట్టి (పమతికిని రామవర్శకును మహో వెభవముతో వివాహా 
మహోత్సవము. జరిగాను, చిరకాలము కష్టపరంపర సనుభ 
వించిన సుకృ తాత్ఫు రా లయిన మంజువాణియొక్క (శమ 
యంతయు నాంటినో నివారణ మయినందున ఆము ప్రతిక 
తోను ఇనిమిటితోను శలిసి సకల నంపదలతోను దుల 
దూగుచు బహుకాలము సమస్త సౌఖ్యముల ననుభవింపు 
చుండెను. 


న. 


ల జాలం 
Se se టిం టిం లిం se లల లిం లిం లిం టం టిం లంటి సల శిల అసల జిల ఉల లిం లిం లిం శి కం భరో లం తలల ల 
ర. 


కీ) శే॥ రావు బహదూర్‌ 
కందుకూరి వీరేశలింగం పంతులుగారి 
* గంధములు శ 
లో 
అయయ | 

“స్వీయ చరిత్ర ” రెండుభాగములు ఒకేవాల్యూం రు 8-00 
“ రాజశేఖర చరిత్ర” ఆభ కారికో రు 15 
9 సాదా రు 200 

ష్‌ సంకి ప్రప్రతి రు 100 


న అధిక్టాన శాకుంతలము ” రు 1-50 


వాల్య్యూముల తాలూకు విడి గంధములుకూడ 


మావద్ద దొరుకును. 


గౌరవ కార్య వర్మి, 
హితకారియో సమాజము, (రిజిష్టరు: 
రాజమ హెం ద్రవరము. 


COLT టం ట్టి లలా ట్ట టి ల్లి తి స తం శి 


ఏ9 టిం లం జిల లిం టిం లిం ఉం టిం టిం 
జి బంటి చిట్టి ట్టి చంటి టిం టిం టి చి యిట టూ ల ట్రిం లిం టి ట్టింటి టి లలి థల యిలా లాలి బాచి 


అవంతీ 1పెస్‌, రాజమండ్రి 


